మంకమ్మతోట లెబర్‌ అడ్డా - warso దేవేందర్‌ - కవిత్వ 


mankamma thota labour adda 


È 
G 
>50 
oc 
య 
> 
TS 
= 
vo 
o 
aE 
he 
రాణ 
ER 
0 
Hen 
© 


Deen తట RÉ og 


కవిత్వం: అన్నవరం దేవేందర్‌ 
బొమ్మలు: అన్నవరం శ్రీనివాస్‌ 


నూతన సాహితి 
హుస్నాబాద్‌-కరీంనగర్‌. 


www.eTelangana.or 


MANKAMMATHOTA LABOUR ADDA 


poetry (2004-2005) 
by ANNAVARAM DEVENDER & 


first edition : October 2005 


cover painting and inside illustrations : 
by Annavaram Srinivas, cell: 9849008054 


copies available at ; 

poet, 

9-5-148, Sapthagiri Colony 
Karimnagar-505 001. A.P. 
cell : 9440763479 

and all reputed book houses 


Nuthana Sahithi prachuranalu 
publication No. 8 


0.1.0. and Book making at : 
Pathipaka graphics & digitals, 
Sircilla - 505 301. 

Cell: 9440022075 


Rs. 75/- 
$5 


దస్తావేజు 


పార్థివనామ సంవత్సర భాద్రపద పెద్దల అమావాస్య, 
సరియైన తేది 3-10-2005 రోజున వయ్యి'మంకమ్మతోట లేబర్‌ అడ్డా' కర్త: అన్నవరం 
దేవేందర్‌ సాకిన్‌: పోతారం(యస్‌) మండలం: హుస్నాబాద్‌ జిల్లా: కరీంనగర్‌కు, 
క్రియ: 'కవిత్వం' కర్మ జూకంటి జగన్నాథం సాకిన్‌: తంగళ్ళపల్లి మండలం: సిరిసిల్ల 
జిల్లా: కరీంనగర్‌ రాసి ఇచ్చిన దస్తావేజు ఏమనగా! 
ప్రాంతం, భావజాలం, రాజ్యం మూకుమ్మడిగా జనజీవనాన్ని అతలాకుతలం 
చేస్తున్న వేళ అట్టడుగు వర్గాల భాషా సంస్కృతులను తరతరాలుగా దొంగ దెబ్బతీస్తున్న 
సమయం. ముందెప్పుడు లేనంత వెనుకబడ్డ కులాల మూలాల కదలికలను వేనోళ్లుగా 
కవిత్వంలో కథల్లో నమోదు చేస్తుంటే, ECG. తీస్తుంటే తతిమ్మ కులాల వారి కళ్లల్లో 
కనిపించని చింతనిప్పులు పోసుకుంటున్నయాల్ల. ఎత్తుల్ని తొత్తుల్ని జిత్తుల్ని పొత్తుల్ని 
అదే రణనీతితో వివిధ సాహిత్య నిర్మాణ ప్రక్రియల్లో చిత్తు చేసి నిటారుగా తలెత్తుకుంటున్న 
పొద్దు- 
ఇదిగో అన్నవరం దేవేందర్‌ తన ఊరు పోతారం నుంచి 'తొవ్వ'ను 
దొరుకవట్టుకొని, తన నీడ హుస్నాబాద్‌ నుంచి 'నడక'ను సాగించి ఇప్పుడు కరీంనగర్‌లోని 
“'మంకమ్మతోట లేబర్‌ అడ్డాతో తెలుగుకవిత్వంలో అడ్డా బిఠాయించిండు. అదిగో 
అక్కడినుంచి తేపతేపకు గోసగోసోలె చూసుకుంటూ తన Soko నీళ్లు కండ్లండ్లనే 
కుక్కుకుంటూ ఊరు, నగరం ఆధిపత్య (ప్రాంతం, రాజ్యం, అమెరికాలను ఒక సనసన్నని 
బాధతో ఒక గుండెపగిలే వేదనతో తన మట్టి ధికారస్వరభాస్వరంతో మంటపెడుతున్నాడు. 


అంతేగాక! 1948, సెప్టెంబర్‌ 17 నుండి 1956 అక్టోబరు 31 వరకు ఉన్న 
తెలంగాణా రాష్ట్రం ఒక JBS, 1956, నవంబర్‌ 1 నుంచి నేటి వరకు కలుపుకున్న 
ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ అన్ని విధాలుగా పోగొట్టుకున్న క్రమం మరో మహావిషాదం. 


www.eTelangana.org 


భాష ఒక్కటే అంటూ తెలంగాణా ప్రజలు మాట్లాడే భాషను కించపరచడం- 
క్రిష్ణా గోదావరి నదుల నీళ్లను కాజేయడం - ఉన్న కొన్ని ప్రాజెక్టుల కిందఉన్న తరిభూముల్ని 
చాపకింద నీరులా Lap చేయడం - ప్రాంత సంస్కృతి మొత్తాన్ని మెల్లమెల్లగా కుత్సితంగా 
ధ్వంసం చేయడం - చేసిన చేస్తున్న మోసం కుట్రల్ని గమనించి కళ్లు తెరిచేసరికి అసెంబ్లి 
'పాసంగపు' పశుబలం మరింత గాయం చేసింది. అవతలివాని కుతంత్రాలకు మనోని 
వెన్నుపోట్లకు ప్రజలు యుద్దానికి తయారై కాకుందనే ప్రతిసారీ క్షతగాత్రం అయ్యారు. 
ఇది ఎంత దూరం పైలాయించిందంటే బతుకులు BHE ఆకలి చావులు, ఆత్మహత్యల 
వరకు కొనసాగింది. i 


ఇది ఇలా జరుగుతుంటే రాజ్యం ఇక్కడ జరుగుతున్న ఆర్థిక, రాజకీయ, సామాజిక 
ఉద్యమాల్ని కేవలం 'శాంతి భద్రతల సమస్యగా చిత్రీకరించి అశేష ప్రజల చిరకాల 
కోరిక నాలుక సందున ముల్లు గుచ్చింది - మరోవైపు మారుతున్న జాతీయ అంతర్జాతీయ 
మౌలిక మార్పులను అర్థం చేసుకోకుండానే ఉద్యమాలు శత్రువును టార్గెట్‌ చేయడంలో 
పాక్షికంగా వైఫల్యం చెందాయి. ఊర్లు ఊర్లుకాకుండా పోతున్నాయి - మనుషులు 
మనుషులకు కాకుండా రూపెత్తుతున్నారు - తెలంగాణతెలంగాణంతా నెత్తుటితో తడిసి 
ముద్దెపోయింది. కనీసం కారిన నెత్తుటికి తక్షణం రక్తదానం చేద్దామన్నా చాలామంది 
ఇక్కడ పనిలేక దొరుకక 'ఎనీమియా'తో దనుసుక దనుసుక మొస తీస్తున్నారు. 

తన ప్రాంతమంటే తన పలుకంటే తన ప్రజలంటేనే కవి ముఖచిత్రం - ఆయా 
సమాజాల ఆయా ప్రజల ఆయా కాలాల ఆయా సంస్కృతులలో ఎదుగుతున్న చేనులో 
Kitab కలుపుమొకృల్ని పీకేసి, మొక్క మొక్కకు తవుటం పెట్టి ప్రాణానికి ప్రాణం 
ఎదురేసి మొక్క మొదలును జీవధారతో తడిపేదే కవిత్వం. అందుకే అన్నవరం దేవేందర్‌ 
ఇంత తండ్లాడుతుండు. పెనుగులాడుతుండు. కోపం, దయ దక్కన్‌ దుఃఖసముద్రపు 
ఉప్పదనంతో రగిలిపోతుండు. కంటిమీద రెప్పవాలనీయని తడి అక్షరం. దేవేందర్‌ 
కవిత్వంలో కమ్ముకూలిన బండి చక్రం - గండిపడ్డ చెరువు - ముసలి తల్లి దండ్రుల్ని 
ఇంటి ముందు సాయమానులో వదిలి, పనికోసం సమీప పట్టణాలకు నగరాలకు, దూర 
దేశాలకు వలసపోతు ఇండ్లకు తాళం వేసిన ఊరు - ఏకకాలంలో మన కడుపులో 
చేయిపెట్టి దేవినట్టూ మన భుజంమీద చేయివేసి భరోసా ఇచ్చినట్టు అనిపిస్తుంది. 
కనిపిస్తుంది. వినిపిస్తుంది. మనల్ని మొత్తానికి మొత్తం చెలి యిడిసిపెడుతుంది. 


iv 


“బొంకియ్యం బోర్లెయ్యం బుదురకియ్యం 
సాఫ్‌ సీదా ముచ్చట 
బల్ల గుద్దుడే గల్లపట్టుడే గెదుముడే 
కుండ పల్గొట్టినట్టు కుల్లం కుల్లం 
తేటతెల్లం తెలంగాణం" 
మాట్లాడాల్సి వచ్చినప్పుడు నీళ్లు నమలడం నేరం. నిలబడాల్సిన వైపు నిలబడక 
ముయ్యర ముయ్యరలాడడం (భ్రూణహత్య, ముందు మనిషిగా మనలేనివాడు కవిగా 
జీవించడానికి అనర్హుడు. (( 
“ఒక సాకారమవుతున్న KN 
సారవంతమైన జ్ఞాపకం 
కైకడుతున్న కడుపుకోత 
సరాయించు కున్న గొంతు 
ప్రపంచీకరణ భూకంపం తాకని నేలలేదు. కూలని ఇల్లులేదు. 
కాలనికడుపూలేదు. 
“ఊరు ఊరంతా మార్చు చెందుతున్నా 
గడి గుడీ పదిలంగానే ఉంది 
చింతలు యాపలు పెరిగి విరుగుతున్నా 
మర్రి మాత్రం కొత్త ఊడలతో నిలబడుతుంది" 


ఎల్లప్పుడూ ప్రశ్న కవికి వేటకొడవలి కాకుంటే మనల్ని అప్రమత్తంచేసే 
కావలి కుక్క 
“పోగుల రాయమల్లు 
పొలగాండ్ల సంపి తనెందుకుసచ్చె 
పిట్టల సుశీల 
పిడాత బాయిలెందుకు దునికె' 
“అడుగుల్లేని కడుముంతలు 
నీళ్లు ముల్లెగట్టినట్టు మాట్లాడకుండ్రి' 


v 


www.eTelangana.org 


“భుజం కాయ కాసుడు 
జాకెట్‌ మీద శిల్లులు 
ఒంటి ఊపిరి పాణం 
కింద మీద చెయ్యరాదు 
ఏం చేయ్యాలె వదినె 
నీళ్లంటే సావత్తంది 
నీళ్లంటే కండ్లల్ల నీళ్ళే...” 
నీళ్లు లేకుండా కాదు - నీళ్లుండీ నీళ్ళకు కాకుండా చేయడమే తెలంగాణా 
దుస్థితి. ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర దుర్మార్గ ప్రవృత్తి, దేవేందర్‌ కవి సమయాల్ని చూడుండి, 
“ఏకాంతం నిశ్శబ్దం 
ఏకాంతం అంటే 
ఏకాకితనం కాదు సమూహమే! 


“మన మాటలలోనే పొంచి ఉన్న శత్రువులు 
మన మాటలలోనే అల్లుకునే స్నేహితులు 
మాటలు అనందపు బాటలు కావాలి 
మాట్లాడితేనే మనస్సుకు నిమ్మళం 
మాట్లాడుకోవడం మనుషుల్ని కలిపే తీగ 


“ఊరి ఆకాశంలో 
ఉసురు మేఘమై ఉరుమురుముతంది' 


కవి ప్రజాసమూహాల్లోని దుష్మన్‌ కదలికలను పసికట్టే 'రాడార్‌. ఎక్కుపెట్టిన 
క్షిపణి. శత్రువు భూభాగంపై నిశ్శబ్ధంగా దండెత్తే జలాంతర్గామి. 
“పాము ఎన్నటికైనా పామే 
పాము సోపతి పడగ నీడే 
చరిత్ర కమ్మలు మర్లేసి సూడు 
కమ్మ కమ్మలో 
కమ్ముకున్న దగా కన్పిస్తది' 


vi 


అగ్రవర్ణాల సాహిత్య పెట్టని కోటగోడల్ని అట్టడుగు వర్గాల కలం యోధులు 
తమ సృజనాత్మక ప్రక్రియ ఆయుధాలతో కూలగొట్టే పనిని షురూ చేసారు. 
“అవ్వా 
అలగ్‌ అలగ్‌ అంటే 
ఇల్లు ఒక్కటేనే! 
కుందనే వేరు 
దేశం ఒక్కటే 
రాష్ట్రాలు వేరువేరు 
దేశంలో ముఖ్యంగా తెలుగులో రానున్న కాలమంతా బహుజన సాహితీకారులదే. 
మట్టికాళ్ల పాదముద్రలు. పొయ్యిని, ఇంటి ముందర గద్దెలను ఎర్రమన్నుతో అలికిన 
తరువాత స్త్రీలు పాలు సున్నం కలిపి చుక్కలుగా లతలుతీగలుగా తీర్చిదిద్దే నిమాయిష్‌- 
నిండా నీళ్లులేని చేదబాయిలోంచి కన్నీళ్ళను చేదినప్పుడు దరులకు తాకి దెబ్బలీతిన్న 
బొక్కెన - పశువుల అంగడి గోస - గుండె కలుక్కుమనడమే - చిన్న పిల్లాడు 
నడుచుకుంటూ పడ్డప్పుడు కొట్టుకుపోయిన మోకాలిచిప్ప నొప్పి - పాల్కురికి సోమనాథుడు 
మరియు వరకవి సిద్ధప్ప కవిత్వ తత్వ చింతన, పద సంపద. అసలు అన్నవరం దేవేందర్‌ 
రూపాయికి సోలాణా తెలంగాణా కవి. ఒకానొక తెలుగు ప్రాతినిధ్య కవి. 


ఇది నా మనసు పూర్తిగా రాసిచ్చిన పత్రం. సహి. 


ఇట్లు 
సాక్షులు : (ford prada. 
1) నలిమెల భాస్మర్‌ ASASI (జూకంటి జగన్నాథం) 
2) మద్దికుంట లక్ష్మన్‌ మనుజ త్య : 
3) పత్తిపాక మోహన్‌ Kakan 
4) పెద్దింటి ఆశోక్‌ కుమార్‌ last 
5) కొలిపాక శోభారాణి అదిక Kam 


www.eTelangana.org 


అడ్డా మీద నిలబడ్డ కవితలు 


GEN కాకా pp 


కదలిక .. 


DNS O ON స. పమ 21 
అడుగు లేని కడుముంత ......... 0223422౬౭2 23 
సందుగ.... 


DOS కాళ్ళకు సలాం... 48 
పోట్రవుతు. 

ఏకాంతం... ka 

మంకమ్మతోట లేబర్‌ అడ్డా. 

BOLA మమ PASAR SANA SATA HI 62 
Se ముతత 66 
ఎండిన చెరువు - నాలుగు యాదులు ............౨ 70 


viii 


20. 
2L 
22. 
23. 
24. 
25. 
26. 
27. 
28. 
29. 
30. 
3L 
32. 
33, 
34. 
35. 
36. 
37. 


వ్యాకరణం... లలల enn 74 
సర NEE AF RUTHER LITE 78 
న. 80 
న. 83 
కొన్ని నానీలు... 


అతుకని పోగు . 


ix 


www.eTelangana.org 


www.eTelangana.or 


కదలిక 


వ తలల ee an Memanah 


నా ప్రాదేశికత ముందు 
ప్రపంచీకరణ గుడ్డపేలిక 


అమ్మఒడి చదివిన బడి 
తిరిగిన వాకిలి పెరిగిన ఇల్లు 


పసందైన సోపతులు 
స్థాన బలిమి చిహ్నాలు 


ప్రపంచ వాణిజ్యం ప్రచండమై 
(గ్రామ వికాసాన్ని ఆర్బేసింది 

చేతి పనుల ఇరుసులు విరిగిన ధ్వని 
నాలుగు SPS నాగలి కర్రు 
దేశీయత దేహం గాయమైంది 


భౌగోళీకరణ అగ్ని 
దేశ దేశాలకు అంటుకుంటున్న నిప్పు 


మంకమ్మతోట లేబర్‌ అద్జా 3 _ అన్నవరం దేవేందర్‌ 


nan 


విస్తరిస్తున్న విశ్వీకరణ 
Sobari ప్రతిఘటన 


1-1-2004 EE నత 
జనవరి 5-11, 2004 


మంకమ్మతోట లేబర్‌ అద్దా 4 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.org 


www.eTelangana.or 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 7 అన్నవరం దేవేందర్‌ 


నోరార పిలుపులు కడుపునిండా ముచ్చట్లు 
నాలుగైదు పెత్తనాల ఇండ్ల నీలిగే నక్కల్ని ఇడిసిపెడితే 
ఊరు ఊరంతా దసర జమ్మి! 


2003 డిసెంబర్‌ 31 జనవరి 1, 2004 మద్య రాత్రి  # నేటి నిజం దిన పత్రిక 
తేది. 3-4-2004 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 8 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.or 


Tantan E | మంకమః z 10 ద 
| www.eTelangana.org 


14 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.org 


గోరుకొయ్యల పొద్దు 
గొర్రెంకల ఒక్రుడు 


ఆయిటి వాన 
మడికట్ల వాసన 
ఎంత నిండుడి 
ఎంత గొప్పది 

నా తెలంగాణా 
ఎంత పెద్దిర్మం నీది 
రాజిర్మం ఎటు వాయె 


అవ్వా తెలంగాణా! 

తల్లీ తెలంగాణా 

నిన్ను యాజ్జేసుకుంటం 

నిన్ను మతిల బెట్టుకుంటం 
బతుకమ్మ పాటలల్ల 

ats ఆటలల్ల 

చిర్రగోనె చిరుతల రామాండెం 
బోనాల పండుగ్గోలె 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 15 అన్నవరం దేవేందర్‌ 


డడ్జెంక డెం డడ్జెంక డెం 
డప్పు సప్పుల్లల్ల 
కిన్నెర రాగాలల్ల 


నిన్ను తల్సుకుంటం 


నీవు 

ఒక సాకారమవుతున్న స్వప్నం 
సారవంతమైన జ్ఞాపకం 
కైకడుతున్న కడుపుకోత 
సరాయించు కున్న గొంతు 


పిడికిలి నీవే 

కొడవలి నీవే 

కడలి నీవే 

రాజిర్మం కోసం 

రణం చేస్తున్నం 

జెండవు నీవే 

తెలంగాణా నా తెలంగాణా 


17-1-2004 *2004 శాతవాహన కళోత్సవాల్లో పఠనం 
*నేటి నిజం దిన పత్రిక, 30-4-2004 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 16 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.or 


ఆనవాలు 


ఏండ్లకేండ్లు గడిచిన తర్వాత 
పెరిగిన ఊ 


పె ói తిరిగాను 


మంకమ్మతోట లేబర్‌ అద్దా 17 అన్నవరం దేవేందర్‌ మంకమ్మతోట లేబర్‌ అడ్డా 18 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.org 


దోర దోర పండ్లు బుర పండినట్లు 
మనుషుల ముఖాలన్నీ పండ్లు పండ్లు 
ముఖాలే కాదు దేహాలు కూడా 
అనుభవాల ముడుతల మడతలు 


పిట్టగూడులా పెరిగిన తల వెంట్రుకలు 
పక్షులెగిరి గూడు నేల రాలినట్లుంది 


వెండి తీగల వలె నెత్తంతా నెరిసి 
పెద్దరికాన్ని పులుముకుంది 


తెరిచిన నుంచి కలలుగన్న నయనాలు 
అలిసిన చూపుల్లోంచి అద్ధంలా మెరుపు 


బాల్యం యవ్వనమై ఉరికింది 


యవ్వనం నడీడులో నీలిచింది 
గిరకలా గిర గిరా తిరిగింది కాలం | 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 19 అన్నవరం దేవేందర్‌ 


ఊరు వాడలన్నీ తిరిగి తిరిగి 
ఇంటి ముందు అరుగు మీద కూర్చున్న 


మూల నున్న బంగ్వాయి ముట్టుకున్న 
ఆనందంతో గుండె అల్మగెంది 


మార్చు..... మార్పు నిరంతరం మార్చే 
ఊరు ఊరంతా మార్చు చెందుతున్నా 

గడి గుడీ పదిలంగానే ఉంది 

చింతలు యాపలు పెరిగి విరుగుతున్నా 
మర్రి మాత్రం కొత్త ఊడలతో నిలబడుతుంది 


28-1-2004 *సోయి కైమాస పత్రిక 
సంచిక 2, 2004 


మంకమ్మకోట లేబర్‌ అడ్డా 20 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.or 


విశ్రాంత యోధుడు 


అడవి వెన్నెలకు నెరిసిన శిరస్సు 

తుపాకీ మెరుపులాంటి చిరునవ్వు 

చూపు లోంచి విచ్చుకున్న గరిక పువ్వు 
నిలిచి పోయిన అలలా నిర్మలమైన మనస్సు 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 21 అన్నవరం దేవేందర్‌ 


మట్టిలో పుట్టి చెట్లలో పెరిగి 
కడలితో కరచాలనం చేసి 
స్వప్న సంకల్పం కోసం 
యుర్ల SA ముద్దాడిన వాడా 

Q na Q 
వణుకుతున్న వయస్సులోనూ 
విప్లవాన్ని కలగంటున్న స్వాప్పికుడా 
గాయాల నెత్తురు స్రవిస్తున్న పథికుడా 


ఉద్యమాల నెలబాల్యం నుంచి నెలవంక దాకా 
ఉరికంబం మీంచి మరో జగత్‌ వీక్షించి 
ఊహల ఉయ్యాలలో ఊసులాడి 

నర్రెంగ కింది బందూక్‌ అందుకున్న భాస్మరా 
చిరుగాలి సితారా సంగీతాన్ని మీటిన వాడా! 


స్వప్నం కోసం అలలు అలలుగా కలగన్నావు 
ఘనీభవించిన ఆ కలల హోరును 
తిరిగి తిరిగి ఆవిష్కరిస్తున్న విశ్రాంత యోధుడవు 


2-2-2004 
శివసాగర్‌ను మొదటిసారి చూసి 


చాలా సేపు ముచ్చట పెట్టినంక 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 22 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


అడుగు లేని కడుముంత 


ఇప్పుడైతే వంగి వంగి దండాలు 

అటెనుక దండం అన్నా దొరుకరు 
అయుదొర్దులు సుట్టు తిరుగుతరు 
అయిదేండ్ల దాక సుట్టు తింపుతరు 


350 శిల్మల ముచ్చట్లు 
రామ చిలుక పలుకులు 
లేని లేని వరుసలు 
అరచేతిలో వైకుంఠం 
కండ్ల ముందే సూపిస్తరు 


సుక్కల్ల సందమామ దూసుకచ్చి 
ఇప్పుడే కీసల పెడుతనంటరు 
నోట్లె నాలిక లేక మేం ఓట్లేస్తే 
సీట్లల్ల కూకొని కోట్లు కుప్ప చేత్తిరి 


మంకమ్మతోట లేబర్‌ er 23 అన్నవరం దేవేందర్‌ 


పోగుల రాయమల్లు 

పాలగాండ్ల సంపి తనెందుకుసచ్చె 
పిట్టల సుశీల 

పిడాత బాయిలెందుకు దునికె 


పడుసు పోరగాండ్లు 
ఇల్లు ఇడిశి ఎందుకు ఎల్లి పోతుండ్రు 


ఎంకటరావు దొర ఏక్స్‌ంట్‌ కార్ల తిరుగంగ 
ఎనుగుల ఎంకటిగాని కచ్రం ఎట్లా ఇరిగింది 


మా ఓట్లకు పుట్టిన బాపులు 
జర జెప్పుండ్రి అయ్యలాల 
అడుగుల్లేని కకుముంతలు 


నీళ్లు ముల్లెగట్టినట్టు మాట్లాడకుండ్రి 


20-3-2004 *మానేరు, టైమ్స్‌ దిన పత్రిక 21-3-2004 
* 'బ్యాలెట్‌-బ్యాలెట్‌ కవితా సంకలనం 2004 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 24 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.or 


ందుగ 


se 


ల్లి పోంగా పోంగా 


ఎ! 
అటుకు మీంచి పాత సందుగ 


ఏండ్ల కేండ్లు 


25 అన్నవరం దేవేందర్‌ 


బర్‌ అడ్డా 


మంకమ్మతోట లే 


www.eTelangana.or 


సందుగంటే ఎవ్వలకైనా ఆత్మే 
అమ్మా తాతల కైతే పాణాపాణం 
రైక కనుములు పట్టు పితాంబురం 
దోతుల జోడ సోలపురం శద్దరి 
అన్నీ అండ్ల దాపెట్టి కాపాడేది 


సాలెన్‌ కడాలు పట్ట గొలుసులు 

SPS ఒర్జాలం మకుపోగు 
సందుగలో పక్క తళతళా మెరుపు 
పండుగలు పబ్బాలు లగ్గాలప్పుడు 
డాంబర్‌ గోలీల వాసన కమ్మగా కమ్ముకునేది 


మూతకున్న సొరుగుల 
జన్మ పత్రికలు పట్ట కాయిదాలు పెట్టుబోతల లెక్కలు 
ఎల్లకాలం పైలంగుండె 
తాతలనాటి సందుగ 


ముట్టుకుంటేనే సంబురం సంబురం 


కొన్ని ఇసిరెలు యాడ వడుతె అన్నే ఉంటే 
కొన్నిటి తావులు ఉండే కాన్నే ఉంటయ్‌ 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 27 అన్నవరం దేవేందర్‌ 


మొలుదారంకు యాలాడే తాళం చెయి 
దుగుట్ల దీపం కింద పావుల న్నెవులు 
తనిబ్బిల వయ్యికింద పోంటీన్‌ 

దూలం మీద దాగున్న మీసం కట్టె 
శిల్మొయ్యకు తగిలిచ్చిన ఎడ్ల గంటలు 
గాజె బొత్త మీన జల్లెడల సద్దుల ముద్దలు 
లక్ష్మిందేవి పట్వల శారెడు ఎండి బిల్లలు 
దొంతి కుండలల్ల ఇత్తునపు గింజలు 
గుబ్చిగడ్డ కింద AAS మోతుకు ఆకులు 
దర్వాజ బండ మీద పొగాకు కట్టలు 
దాసుకున్న తావులన్ని సూస్తాంటే 
సందుగలున్న సనుగులన్ని 

మదిల మెదులుతన్నయి 

ఇప్పుడు సూడవోతె 

సందుగ తాళం అనుం శెడిపోయింది 


28-4-04 * వార్త ఆదివారం' 26-9-2004 


'మంకమ్మతోట లేబర్‌ అడ్డా 28 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


కువ్వారం 


ఎక్కడో ఇరాకీ కన్నీళ్లను సైతం 

తూద్చిన కలం 

అమెరికా అహం మీడ నిప్పులు పోస్తుంది 

జాతి వివక్షలన్నింటిని చెండాడుతున్న పెన్ను 
గుజరాత్‌ గాయాలకు సుత కన్నీళ్ళు రాలుస్తుంది 


సకల అన్యాయాలపై సిరా విదుల్చుతూ 


తెలంగాణా ఆరాటానికైతే కిక్కురుమనదు 


www.eTelangana.or 


పోరాటాలకు ప్రాణవాయువై 
ఆరాటానికి ఆండగా ఉండే సిరా చుక్క 
ప్రాంతం ఆకాంక్షలకేమో కువ్వారం పడుతంది 


పాలమూరు నోట్లో మన్నుగొట్టి 

ఉన్న నీళ్లన్నీ కొల్ల గొడుతున్నరు 

వెయ్యిల మంది పోరల పొట్టలు గొట్టి 
సక్కదనపు కొలువులన్ని కమాయించుకునిరి 
యాసబాసల మన్నువోసి మాయచేసి 

తేట తెలుగని కాటగలిపిరి 


సత్తెనాశనం చేసి ఇంకా సవరిస్తరట 
తెల తెలంగాణం అంతా తెర్లయిపోతంది 


కండ్లులేనోల్లు చూసినా 
అధర్మం కండ్ల మెరుస్తుంది 
ఎవ్వలు చేసినా 

అన్యాయం అన్యాయమే కదా 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 31 అన్నవరం దేవేందర్‌ 


కవీ! కువ్వారపు కుబుసం 
పాయదేర్ల తనం ఇడుపు 
తెలంగాణాను కైయిత్యం చేస్తే 
కండ్ల కద్దుకుంటం 


(తెలంగాణపై నోరు తెర్వని ప్రగతి శీల కవులకి) 


మే 2 2004 * ఆంధ్రజ్యోతి “Dag 


31-6-2004. 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 32 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.or 


www.eTelangana.org 


రెక్కంత పోతది రొంబొచ్చె నొత్తది 
Tayo Kayo. గెల్కుం గెల్ముం 
ఎక్కడికో దిగిపోయినయి 
పాతాళంలో ఉన్న నీళ్ళు 
ఊరిచ్చుకుంట కొడితె 

కళ్ళకు కళ్ళడు సుక్కలు 

శిలుం శిలుం వాసన 

బిందెలు మోసి మోసి 

జబ్బదెబ్బ లేస్తంది 


20-5-2004 *'విశాలాంధ్ర, సోమవారం" 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 36 అన్నవరం దేవేందర్‌ 


23-8-2004 


నీళ్ళు జెయ్యవట్టి కొట్లాడుతున్నం 
నీళ్ళ తిప్పలు చెప్పరాదు 
పావుగంట పనికి పొంటె పోతది 
సోడు లేకుంటే పంటం గానీ 
సుకనీళ్ళు లేకపోతే ఎల్లద్దా 
పోరడు పోసినంత రావు గని 
శాంతాడు పొడుగు లైను 


నాకట్టం ఎవలకు ముట్టాలే 
ఇంటినిండా మొగోల్లు 
చెట్లోలె నిలబడుతరు 
కుర్చోలె కూకుంటరు 
ఆడీకిడికి ఉత్తగ తిరిగి 
జాము చేత్తన్నవని గద్రిస్తరు 


a పుల్ల అటుపెట్టకు 


బోరింగ్‌ నైతె Pay బొల్మున 
కొట్టి కొట్టి సావాలె 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 35 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


బ్యాంకోల్లు ఇజ్జత్‌ పజీత చేస్తండ్రు 
అప్పులోల్లు మానం తీస్తండ్రు 

నేనైతె ఇగ బతుక లచ్చిమి! 
సొసైటియి ఇరవై నలబై అయినయట 
యాబై వేలు షావుకారుకియ్యాలె 
ఇంక ఆడీడ మస్తున్నయే 

నా మీద నాకే ఒకారం పుడుతుంది 
బతకంటే సిగ్గనిపిస్తంది 


ఆఖరి మాట 
“pass లచ్చవ్వా 
జర్ర Doo ....పొల్ల గాండ్లను సవరియ్యి 
ఉండ వశం లేదు 
అప్పులోల్లు యములైండ్రే 
రైతు బతుకే దినం గాదు 
నేను ఎల్లిపోత... 
బతుకుదామంటే బతుకనిస్తలేరు 
మెతుకు లేని బతుకెందుకు 
3g, 


37 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


ఒక్కబోర్ల పదన లేదు 
ఎల్లిన దుబ్బ సూసి నొసలు కొట్టుకుంటి 
నలుగురు నవ్వే పనాయె! 


మంకమ్మకోట లేబర్‌ అడ్డా 39 అన్నవరం దేవేందర్‌ 


బోర్ల కోసం ఎకురం ఎకురం అమ్ముకస్తి 
మల్ల రేపటికి ఎద్దెట్లా? ఎవుసం ఎట్లా! 
పొలగాండ్లు ఎట్లు బతుకుడు 

ఇగ వానలు రావు - కరువు కాటకాలు పోవు 
bego - కన్నీళ్ళ పోవ 

చేన్లు మాడిపాయెనే 

కాలం గూడ కిందిమీదైంది 
నాట్లేసినప్పుడు సుకృలేని వాన 
కోతకచ్చినప్పుడు ఇరుగ దంచె 
ఉన్న నాలుగిత్తులు నీళ్ళ మునిగి 
నోట్లకచ్చె మెతుకులు కాట్లెపడ్డయి 
పత్తి పండిద్దామని నిండమునిగితిమి 
అంతా పురుగు... రోగం 

ఇత్తునాల నుండి మందుల దాక 
మోసం... మోసం... పచ్చి మోసం 
యాడ సూడబోయినా 
ఎవుసాయదారుని నెత్తిల చెయ్యి పెట్టుడె 
అంతా లుక్సానా... లోపటికవుడే 
దోడ్‌... దోడ్‌... DO... Mo... 
ఎన్నేండ్లు చేసినా ఎవుసం 
రూటికి రాదు రుంగానికి రాదు 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 40 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


అందరు పెరగపట్టిరి 
రైతులు సావవట్టిరి 
నేను సుత సావు పడుతున్ననే 


ఇగ నేనుండ 

ఎల్లి పోతన్ననే లచ్చవ్వా 

ఈ కరెంట్‌ రేట్లు ఎవ్వడు పెంచె 
బిక్మోడు ఎవుసాలు బంద్‌ పెట్టాల్నా ఏంది 
ఎవనికి జీతం ఉండి బతుకాలె 
ఏడ పడి ఏడ సావాలె.,, 

తెచ్చిన అప్పులెట్ల గడుదు 
నన్నమ్మినా తేరుతయా 

ఉన్న దొయ్యలు అమ్ముదునా 
కరువు కాలం ఎవ్వడు కొనాలె 
బతుకు తండ్లాట గిట్లుంటే 
బల్సినోని మాటలు ఇన్నావా 
“తిన్నదరగక సస్తంద్రట 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 41 అన్నవరం దేవేందర్‌ 


కొడుకా నీవు తినే గింజలెక్కడియిరా 
హిస్టీరియా రోగాలని ఇంకొకడు అనవట్టె 
ఎవుసాన్ని రోగం చేసిందెవ్వడు 
ఎవుసాన్ని నక్కి దువ్వ చేసిందెవలు 
ఎవలకు పెరిగినయిరా బొర్రలు 

లోపలికి పోయిన దొక్కలు కనపడుతలేవా 
అన్నం పెట్టెటోడు రోగి అయ్యిందా 
పెయ్యికి చెటాక్‌ మాంసం లేదుర బిడ్డా 
వడ్లు పండిచ్చి దేశానికి బువ్వపెట్టినం 
మాకే బువ్వ లేకుంట చేస్తిరి గదర 


ఎక్స్‌గ్రేషియా కోసమే సత్తండని అంటండ్రు 
వాల్లు ఎంత మాట.... ఎంతమాటంటండ్రు 
చూసినావా! లచ్చేవ్వా! 

ఈ మాటలే తూట్లు పొడుస్తున్నయి 

నీ పైసలెవనికి కావాలెరా! 
గోవులసోంటల్లం అంతమాటంటారు? 
గోస తలిగి సస్తరు మీరు 

అప్పులెగబెట్టి ఎటన్న పోయేటోల్లం కాదు 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 42 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


ఆత్మగల్లోల్లం... అభిమానం ఉన్నోల్లం 
AKA సావనైనా సత్తం 

ag) మల్ల పుదుతం 

గంగసోంటి బతుకులు బతికినం 
నిండ మునిగితిమి 

అప్పులోల్లు యములైంగ్రే 

నేనుండ... నేనుండ... ఎల్లిపోతున్న 


లచ్చవ్వా!... లచ్చవ్వా! 

గట్లరంధి పడుతన్నవెందుకే 

అడుక్కున్నట్లు అనువం ఉంటది 

రాశున్న కాడికి బతుకుత 

కొంటపోయినప్పుడే పోతన్న 

నూకలు అయిపోయినయి... 

సర్మారోడు సచ్చినంక ఇచ్చే పైసలు 

అస్సలు తీసికోకే లచ్చవ్వా! 

వాడు తిన్నది అరుగక సత్తండ్రు అన్నడు గదా! 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 43 అన్నవరం దేవేందర్‌ 


వాని మీదనే పెట్టుకోని సావనియ్యి 
వాని రాజ్యం ఇంట్ల మన్నువొయ్యి 


నేనెల్లి పోతన్న... 

నిన్ను అన్నాలం చేత్తన్ననే లచ్చా! 
పోరగాండ్లకు దిక్కు సక్కి లేదు 
అప్పులోల్ల బాధకు... 
ఎల్లిపోతన్న... ఎల్లిపోతన్ననే.......” 


13-6-2004 *నేటినిజం దిన పత్రిక 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా. 44 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


ముచ్చెమటలు 


అన్నన్నా.. జబ్బకున్న తుపాకీ 
జర్ర సందుగల పెట్టే 
Opa» ఎనుక శిక్కిగానీ 
ముందుగాల ముచ్చెట పెట్టు 
తెగే కొట్లాట కాదు 
వొడిశే పంచాతి కాదు 
భూమికోసం లొల్లి 
భూమి పుట్టిన్నుంచి ఉన్నది 
పోరాటం పోరాటమే 
tr 
రోజు కోపెడు కన్నీళ్ళు 
తాగే ఖాకీ ఓ ఖాకీ... 
ఇక నుంచి 
రోజూ తెల్లారి బూస్ట్‌పాలు తాగే 
tt 
తుపాకులు పూలు పూయాలి 
తూటాలు మాట్లాడాలి 
పావురం పంజరం వీడాలి 
ఊరూ అడవి ఒక్కటవ్వాలి 


www.eTelangana.or 


బురద కాళ్ళకు సలాం 


www.eTelangana.org 


అన్నం తినే కంచం నిండా 
నిత్యం నీ శ్రమ జీవన ఫలం మెరుస్తుంది 


రైతన్నా! ఓ రైతన్నా! నిన్ను 

బుక్మబుక్మకూ యాజ్జ్టేసుకుంటమే 

దయాదాక్షిణ్యం లేని వాన చినుకులు 

బాయిల్లో అడుగంటిన నీటిమట్టం 

కరెంట్‌ కోతలు, పెరిగిన ధరలు అప్పుల తిప్పలుతో 
ఎండిపోతున్న పచ్చని బతుకులు 


నారుమల్లలో పత్తిచేనుల్లో 
విచ్చుకుంటున్న అప్పుల విషవలయాలు 
రైతాంగ కుత్తుకలు కత్తిరిస్తున్నాయి 
కోట్లకుకోట్లు ముంచిన కృషీ బ్యాంక్‌ 
ఖుషీ ఖుషీగానే ఉన్నది చూడు 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 49 అన్నవరం దేవేందర్‌ 


దేశదేశాల్లో దేశాన్ని తాకట్టు పెట్టినవాల్లు 

నేల నేలనంతా అప్పుల మయం చేసినవాల్లు 
దర్జాగనే బతుకుతున్నరు చూడు 

అప్పుల ఊబిలో దిగిన ఓ రైతన్నా! 

వేలాడుతున్న ఉరితాడును కొడవలితో కొయ్యి 
పచ్చని పంటకోసం పుట్టెడు అప్పులు కావచ్చు 
ఆగం ఆగం కాకు... ముల్లును ముల్లుతోనే తియ్యి 
ఇగురంగా బతుకు 


1-8-2004 '* 'ఆంధ్రభూమి' ఆదివారం 
10-10-2004 

tang పక్ష K0, 

అగస్టు 15-30, 2004 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 50 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.or 


కమ్మగ నములుతున్న గుడాలల్ల 
పంటికింద రాయి తగిలినట్లు 

“తుపాకుల సంగతేంది' అని మల్లనుడేంది 
అతారెలు ఉంటేనే 'అన్నలు' గద! 
గందుకే 'ముచ్చట్లాయె' 


పానాది పొన్న బిర బిర నడవంగ 

తాకిన ఏలుకే దెబ్బ మీద దెబ్బ తాకినట్లు 
తెలంగాణా రాజిర్భానికి 

ఊకె పోట్రతువులు తలుగుడేందర బై... 
ధూత్‌... తెరి నాకు సమజ్‌ అయిత లేదు 


పోట్రవుతు యాడ సుడబోయినా 


ఎత్తుకొల్లు మొత్తుకొల్లు 


ఊర చెర్ల ఈత గొట్టంగ 
పురుసాలకు జనిగ బట్టినట్లు 
పుక్యానికి కరెంటని ఏతులు కొట్టిరి 


అక్రమ కనెక్షన్లని ఇప్పుడు బొండిగ వట్టిరి 28-8-2004, ఇ నేటి నిజం' దిన పత్రిక 


11-11-2004 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 51 అన్నవరం దేవేందర్‌ మంకమ్మతోట లేబర్‌ అడ్డా 52 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.or 


ఏకాంతం 


www.eTelangana.org 


ఒక పాఠశాల 
సమాజ ప్రతిబింబం 
సాముహికత వైరుధ్యాల కిరికిరి 


తకెపెకలాడుతున్న మనస్సు 
అధ్యయన సమయం 

ఏకాంతంలో ఆలోచనలు 

ఛారలు ధారలుగా సాగుతుంటాయి 


మంకమ్మకోట లేజర్‌ అడ్డా 55 అన్నవరం దేవేందర్‌ 


జెండాలై నిల్చిన జనం 
అలుపు లేని తండ్లాట 
అలవిగాని ఆత్మగౌరవ కొట్లాట 


నడిబజార్ల నిలిస్తేనే అధ్యయనం 
ఏకాంతం దొరికితేనే అవలోకనం 
ఏకాంతం నిశ్శబ్దం 

ఏకాంతం అంటే 

ఏకాకితనం కాదు సమూహమే! 


సెప్టెంబర్‌, 5 2004 :*2005 'పత్రిక' మన మాసపత్రిక 
డిసెంబర్‌ 2004 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 56 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


EFN 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 


అడ్డా మీద సరుకుగా మారిన సందర్భం 
అంగడిలో Mér గోదా అమ్ముడు పోయినట్లు 


నిలువెత్తు 4 
తనకు తానే అమ్ముకుంటున్న దృశ్యం 
మంకమ్మతోఓ డా 58 


www.eTelangana.org 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా మీద 
బక్క చిక్కిన దేహాలన్నీ 
లొట్టబోయిన కండ్లతో చూస్తున్నాయి 


పనికి తీసికోండ్రి సారూ... 
కూలి తక్కువిచ్చినా వస్తం.. 
ఏదన్న పని... కావాలె... అయ్యా పని... 


గోస గోస మాటలు 
గోవుల్లాంటి చూపులు 


సున్నం వేసే కుంచెలు 

తట్టా పార, గడ్డపారలతో 

పల్లె తరుముతె 

పక్షులన్నీ అడ్డా మీద వాల్తాయ్‌ 


చెయి సంచిల సద్దిగిన్నె 
య 


జబ్బ మీద త్రువ్వాల 
ఇంకో చేతిల అతారెలు 


మంకమ్మతోట లేబర్‌ 59 అన్నవరం దేవేందర్‌ 


ఎవలు పిలుస్తూ! అని ఎదురుచూపులు 
కంకర కొడుతరు కందకాలు తీస్తరు 
భవంతులు కడుతరు బండలేస్తరు 
గోడలు కదుతరు రాళ్ళు మోస్తరు 
అరొక్క పనులన్నీ అవలీలగ చేస్తరు 


నున్నగా తారు రోడ్డు పరిచి 

కలల కూడా (డైవింగ్‌ చేయని వాళ్ళు 
ఫోన్‌ లైన్ల కోసం కందకాలు తవ్వీ తవ్వీ 
హలో అని పలకని వాళ్ళు 
పాలరాళ్ళతో భవనాలెన్నో కట్టి 

పూరి గుడిసెల్లోనే జీవించే వాళ్ళు 
ఉస్నాద ఎములాడ సిర్సిల్ల... 

చినుకులు కురువని పల్లెలు ఎల్లగొడితే 
అడ్డ మీద కూలీలైరి 


18-9-2004 * ఆంధ్రజ్యోతి, 'విద్యుల్లత' 
16-1-2005 
*'రంజని కుందుర్తి కవితాపురస్మారం 2004 కు ఎంపినైనది. 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 60 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.org 


మాట 


పెదవుల నుంచి రాలిపడుతున్న 
మాటల తరంగాలు 
వికాసానికి కొలమానాలు 


గుండెల్లో అనురాగం కుమ్మరించేవి 


నే 
కొన్ని కొన్ని మాటలే మనుషుల మధ్య విభజన రేఖలు 


Ser 61 అన్నవరం దేవేందర్‌ మంకమ్మతోట లేబర్‌ అడ్డా 62 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


మాటలు హృదయాలను కెలికినట్లు కాదు 
అందంగా అలికినట్లుండాలి 


మాటలు గులాబీల్లా గుసగుస లాడాలి 
సున్నితపు ్రాసుపై కొన్ని మాటలు వేసి 
“మనిషితనాన్ని' తూకం వెయ్యచ్చు 


మాటంటే మమతల మూట 

అప్పుడప్పుడూ అది తుపాకీలోని తూటా 
మాట్లాడటం వల్లనే కదా 

పరస్పరం ప్రేమించేది లాలించేది ఎదిరించేది 
ఎంతైనా మాటొక మంత్రం 

మాట్లాడటం మహాతంత్రం 


గావురం మాటలు - కావురం మాటలు 


నెనరు మాటలు - పొగరు మాటలు 
లాలి మాటలు - పాలి మాటలు 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 63 అన్నవరం దేవేందర్‌ 


మన మాటలలోనే పొంచి ఉన్న శత్రువులు 
మన మాటలలోనే అల్లుకునే స్నేహితులు 
మాటలు అనందపు బాటలు కావాలి 
మాట్లాడితేనే మనస్సుకు నిమ్మళం 
మాట్లాడుకోవడం మనుషుల్ని కలిపే తీగ 


26-09-2004 *'ఆంధ్రప్రదేశ్‌ మాస పత్రిక 
డిసెంబర్‌ 2004 


మంకమ్మతోట లేబర్‌ em 64 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.org 


తెల్లపాలన 


గుండె నిండా పరాయితనం 


ధమనుల్లో దేశీయత ఎట్లా ప్రవహిస్తది 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 66 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


పాలనా భాష నాది కాదు 
పాలకుల్లోనూ నా సంభాషణ లేదు 
ఆహారం ఆహార్యం ఏవీ నావికావు 
సంస్కృతి అంతా వికృతం 


తనువు తనువంతా 
వశీకరణంలా పరాయీకరణం చెంది 
దేహం సమస్తం కొయ్య బారిన తనం 


సామ్రాజ్యవాదం మన దర్వాజ ముందు 
ప్రపంచీకరణ మొకంపెట్టుకొని ఇకిలించిన్నాడే 
దేశీయుత గుండె కలుక్కుమన్నది 

బహుళ జాతులు భారతీయతపై కన్నేసి 
సరళీకరణ కనుసైగ చేసిన్నాడే 

దేశీయత దేహం నీరసం చెందింది 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 67 అన్నవరం దేవేందర్‌ 


తెల్లవాన్ని తరిమి కొట్టినా 
గ్లోబలైజేషన్‌ చక్కెర పూతతో ఇది తెల్లపాలనే 
అంతా తెల్లభాష తెల్ల సంభాషణ 


6-10-2004 *'చినుకు' 
Rong 2005 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 68 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


ఎండిన చెరువూ-నాలుగు యాదులు 


పండుగ్గోలె 
రామ రామ రామ ఉయ్యాః 


బతుకమ్మ 


లో! 
య్యాలో!! 


వాడా పాటల ఆటలు ఆడీ ఆడీ 


మ్మలను చెర్ల నీ 


రామనే సీరామ ఉ 
ఊరూ 
బతుక 


ర నీళ్ల సాగదోలరు 


3 
: (9 
5 2» 
$, గ 
3 a క్‌ P 
S Di PP 
Ia ఏ. 
$3 
Bl 9 


Sop 


ఎద్దడి నె 


www.eTelangana.or 


2 : 

జీవనానికి ఈత రాపోతె ఉత్తదే 

నాయన నాకు పానా పాణంగా 

ఆన్వెకాయ బుర్ర కట్టి చెర్ల ఈత నేర్చిండు 
నాకొడుక్కు సుత 

ఈత నేర్పాలని తల్లిడిల్లుతున్న 

పందేక్ల సంది చెరువు బొత్తిలకు ఎండింది 
మావోని పాదాలు మత్తడి నీళ్ళల్ల ఎగురనే లేదు 


3 

కట్టమీన కూకోని పదం పాడుకుంట 
వాయిలి బరిగెల తోని చెర్ల జెల్లలు పట్టేది 
ఇప్పటి కత్తు పోరగాండ్ల కైతే 

గాలం BÂ... ఎర్రలు తెల్వయి 
అస్సలు చెరువు నిండితే గదా! 

పదం పాడుకుంట చాపలు పట్టుడు 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 71 అన్నవరం దేవేందర్‌ 


4 


“గణపతి బొప్పామోరియా' ఒర్రుకుంట ఎగురుకుంట 
వూరంతా కలె తిరిగి జేకొట్టి Br 


. వినాయకున్ని చెర్ల నీళ్ళల్ల ముంచేది 


ఇప్పుడైతే చెర్ల 
బొందల గడ్డమీన్నే గణపతి కూకున్నడు 


31-10- 2004 * 'నవ్య వారపత్రిక 
Sang 25-5-2005 
బతుకమ్మ... బతుకు' కవితాసంకలనం 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 72 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 73 అన్నవరం దేవేందర్‌ 


వ్యాకరణం 


చరిత్ర పొడుగునా చమర్చిన కన్నీళ్ళు 
గాయమైన పెయ్యి నుంచి కారుతున్న నెత్తురు 
ఏండ్లకు ఏండ్లుగా సుడిపడుతున్న జీవితం 
అయినా ఎక్కడా నా పేరు ఎక్కలేదు 

పేజి పేజీల్లోనూ నేను గయాబ్‌ 

జనం SEE ,ఊడిపడ్డ పదం 
నిఘంటువుల పదఘట్టనలో నలిగి పోయింది 


ఏ పదబంద ప్రబంధం లోనూ 

నా యాస లేదు బాస లేదు 

వాక్యం నా పలుకు వల్లించదు 
అక్షరాల్లో నా నుడికారపు శబ్దం లేదు 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 74 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


నా hn అంబుక్క పెట్టిన నీవు 


విభాజ్యం వివక్షకు విభాగినీ వంత పొడింది 
సర్వేల సారం నిండా నా మూగ స్వరమే 


'మంకమ్మతోట లేబర్‌ అడ్డా 75 అన్నవరం దేవేందర్‌ 


ఆట మాట పాట కాట గలిసి 
తెలంగాణ సంస్కృతి తెర్లయింది 
నేను గా మొలకెత్తిన నేను 

నేను గా ఎదిగి నేనుగానే జీవించాలి 
పద పదంలోనూ నా నాదం విన్పించాలి 
ఇక నుంచి నేను 

కొత్త వ్యాకరణంతో వాక్యం రాసి 
కొత్త గుణకారంలో లెక్కలు తీస్తా 


18-11-2004 '*'ప్రజతంత్ర 8వ PETI ప్రత్యేక సంచిక" 
5-11, డిసెంబర్‌ 2004 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 76 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.org 


గ్లామర్‌ 


మన్ను ఎన్నడూ అంటకున్నా 
కవిత్వం నిండా మట్టి వాసన కమ్ముకుంటంది 


దేహం స్వేదంతో తడిసి పోకున్నా 

రాతల నిండా శ్రమ జీవుల పదాలు తేలిపోతయి 
i జనంలో లీనమై జీవించ కున్నా 

మాటల నిండా ప్రజలు ప్రజలని వల్లింపులు 

జెండా ఎత్తి జైకొట్టింది లేదు 

ఉద్యమాల ముచ్చట్లు ఊకదంపు ఉపన్యాసాలు 

జైలు గోడలు తడిమిందీ లేదు | 

నిర్బంధం గూర్చి కలవరింతలు 


పుట్టిన పుట్టుకా వేరు 

పెరిగిన జీవితమూ వేరు 

కష్టం లేదు కన్నీళ్ళు లేవు 

నినాదమై నినదించిందీ లేదు 
మాటలొకటి చేతలొకటి 

అంతా వొల్లెక్కల ముచ్చట 

అంతా కట్టుపండ్ల నములుడు 

ప్రజల గ్రామర్‌ విడిచిపెట్టి 

గ్లామర్‌ కోసం విప్లవం పులుముకునుడు 


2-12-2004, * ఆంధ్రప్రభ సాహితీ గవాక్షం 
3-1-2005 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 77 అన్నవరం దేవేందర్‌ మంకమ్మతోట లేబర్‌ అడ్డా 78 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.org 


చర్చలు 


భయం భయంగా కునుకు తీసే పల్లెలు 

ఆరేడు నెలలుగా 

గుర్రుకొట్టి నిద్రపోతున్నాయి 

ఉరుములు మెరుపుల విరామంతో 

ఆకాశం నిమ్మళమైంది 

అగులు బుగులు లేని మబ్బులకు 

చందమామ సోపతే సోపతి 

పల్లె నిండా పండు వెన్నెల వెలుగు 

కల్లోలం లేదు కన్నీళ్ళులేవు 

ఎదురులేని కాల్పులు లేవు 

ఒక్క పత్రికా నెత్తురు మరక మోసుక రాలే 

ఆయుధాలన్నీ ఇట్లా మౌనంగానే ఉండాలి 
'నం మూగతనం కాదుగదా! 

తుపాకీ బ్యారల్‌ మీద 

పావురాలు కాపురం చేయాలి 


21-12-2004 


80 
Www 


T 


* నేటినిజం, 
3-2-2005 


II 
sh 


పచ్చి పుండై సలపరిస్తున్న పల్లె 

కన్నీళ్ళ సాన్సుతో తడిసిన వాకిల్లు 
నీళ్ళింకిన వాగులో నెత్తుటి ధారలు 
పల్లె పల్లె అంతా తల్లడం మల్లడం 


వేటగాడు వేట మానలే 
మాట నటించి మాటు వేస్తున్నాడు 


మళ్ళీ కమ్ముకున్న తుపాకుల మేఘాలు 
మళ్ళీ మృత్యుదారులు మృతశిరస్సులు 
కంటినిండా నిద్రిస్తున్న ఊరిలోంచి 
హృదయాన్ని ఊడదీసి 'ఖైమా' కొడుతున్నాడు 


'మంకమ్మతోట లేబర్‌ అడ్డా 81 అన్నవరం దేవేందర్‌ 


ఊరు ఇప్పుడు రక్తం మడుగు 
ఊరు ఇప్పుడు కన్నీళ్ళ కొలను 
ఊరు ఇప్పుడు ఉరికందిపు తాడు 


ఎనిమిది నెలలుగా మురిసిపోయిన పావురం 
కడుపులోని కపటానికి నేలరాలింది 


రాజ్యం అంటే రాజ్యమే మరి 
బలగాలు అవే బందూకులూ అవే 
మారింది రాజు గాని రాజ్య స్వభావం కాదు 


ఊరి ఆకాశంలో 
ఉసురు మేఘమై ఉరుమురుతంది 


22-1-2005 *నేటినిజం' దిన పత్రిక 
3-2-2005 
*'జనకవనం-2' సంకలనం 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 82 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.org 
వానే An 


జనవరి 1, 2005 


శ్రీలంక థాయిలాండ్‌ మాల్టీవుల 

ద్వీపాలన్నీ గజ గజ లాడినయ్‌ 

ఆంధ్ర ఒరిస్సా తమిళ బెంగాల్‌ తీరం అంతా 
తీరని వ్యధలు ఆరని మంటలు 

అండమాన్‌ దీవుల్లో 

సెంటినల్‌ మానవ సంతతి అంతమయ్యింది 


ఎటు చూసిన శవాలు శవాలు 
పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు 


అన్నీ కోల్పోయిన వాళ్ళు అందరినీ పోగొట్టుకున్నవాళ్ళు 


రాశులు రాశులుగా రాలి పోయిన దేహాలు 
రోదనలతో హృదయాలూ రాలిపోతున్నాయి 
సముద్రం ఎంత గంభీరమో అంత విధ్వంసం 


సునామీ! ఎంత గంభీరమో అంత విధ్వంసం 
రిక్టర్‌స్మేల్‌ పై భగ్గుమన్న భూమితో 
మహాజలం మృత్యుతరంగమైంది 
లక్షల మందికి శోకం మిగిల్చింది 
గుట్టలు గుట్టలుగా అలలపై 
తేలుతున్న మృతదేహలు 
*'ఆంధ్రప్రభ సాహితి, 
17-1-2005 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 84 అన్నవరం దేవేందర్‌ 


సునామీ 


సముద్రం నిప్పుల ఉప్పెన 
సముద్రం బుసకొట్టిన విషనాగు 
మహాసముద్రం మొత్తం మృత్యుహేల 


సల సలా మసులుతున్న సముద్రగర్భం 
సుమత్రా దీపుల్లో బ్రద్ధలైంది 

మహో విస్ఫోటనంతో అలలు అల్లకల్లోలం 
కత్తులవలె ప్రాణాల్ని తీస్తున్న అలలు 
నిలువరించలేని అగ్ని fow 

సునామీ సృష్టించిన సిస్మిక్‌ కదలికలకు 
ఇండోనేషియా నుంచి ఇండియా తీరం వరకు 
హిందూ మహాసముద్రంలో మృత్యువు నవ్వింది 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 83 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


నిద్ర నటించిన 


తుపాకులు మొరిగినయ్‌ 
నిద్రపోయిన 
మందుపాతర మేల్కొంది 

కొన్ని నానీలు bas 
చెర్లు బాయిలు ఎండినై 

శాంతి కోసం వాగుల్ల వంకల్ల 

చర్చల మీద చర్చలు : నెత్తురు పారుతంది 

ఎదురు 5 

చర్చలు హతం 

ఏడు నెలలు 2-2-2005 

పల్లె కంటి నిండా నిద్ర 

ఇగసూడు 

మోతమీద మోత 

ఇన్ఫార్మర్‌ గజగజ 

సింఫతైజరూ గజాగజ! 

తూటాల బలబల 

తెలంగాణ గిలగిల 

మంకమ్మతోట లేబర్‌ అడ్డా, 85 అన్నవరం దేవేందర్‌ మంకమ్మతోట లేబర్‌ అడ్డా 86 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


అతుకని పోగు 


ఇక్కడ ప్రాణం వొక నాడె 
కొట్టుకోని కొట్టుకోని 
ఎప్పుడు నిలిచేది తెలువది 


వేయి తలల యంత్ర కోరలకు 
చేనేత మగ్గాల చేతులిరిగె 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 88 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


పాక చెక్కల కింద అణగారిన 
శాలల జీవితాలన్నీ 
నెత్తురు స్రవిస్తున్న గాయాలు 


కండెలా ఉండ చుట్టుకున్న 
ఎండిన పేగుల రోదన 
ఎదమీద నొప్పి ఎప్పుడూ వేదన 


దగ్గు దమ్ము ఆయాసం 
నెల పొడుగునా రోగాలే 


Bang చటాక్‌ మాంసం లేదు 
కీసల పచ్చనోటు ఎన్నడూ లేదు 


సంసారం తెగిన పోగు 
ఎంత అతికినా గతికిరాదు 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 89 అన్నవరం దేవేందర్‌ 


పోరని తనంనుంచి సావుదల దాకా 
మగ్గం నేసుడే ప్రపంచం 


వెయ్యిల మీటర్ల బట్టనేసినా 
నాలుగు వేళ్లు నోట్లెకు రాలే 


బతుకంతా మొగ్గం గుంటలో 
పాతరేసుకున్నా 
జీవిత వృక్షం చిగురించలేదు 


27-7-2005 * ఆంధ్రభూమి, ఆదివారం 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 90 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.or 


24-4-2005 


బస్సు 


ఒకానొక లౌకిక లోకం 

ఒక ఊరు ఒక తాండ ఒక పట్నం 

సమస్త వ్యక్తిత్వాలను ఏకం చేస్తున్న వేదిక 
'అంటుడు ముట్టుడు' రూపుమాపి 

ఆది నుంచి అందరిని కలిపిందీ ఎర్ర బస్సు 


ఒక్కలా ఇద్దరా! 

ఊరికిద్ధరు... ముగ్గురు... పదిమంది 
కులానికొకలు తలానికొకలు 

నిత్యం ఎందరెందరినో 

Iris పోతున్న బస్సు 

సమానత్వ సూత్రానికి సిసలైన ప్రతీక 


కదిలిపోతున్న వాహన సంసారంలో 
అమ్మలు అవ్వలు తాతలు బాపులు 
సంటి పోరగాండ్లు సంక పిలగాండ్లు 
వయిసు వయసోల్లు గడుసు పోరలు 
అందరూ తీర్చాటంగా కూర్చొని 
ముచ్చెట్లన్నీ.. నడుస్తున్న బస్సులోనే 
సామాన్లన్నీ ఇల్లునిండా పరుచుకున్నట్లు 
సంచులు సందుగలు బుట్టలు బట్టలు 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 91 అన్నవరం దేవేందర్‌ 


బ్యాగులు బస్తాలు బిస్తర్లు 
బస్సులో అన్నీ ఎక్కడివక్కడ సర్జుకున్నాయి 


కిటికీ ప్రక్క 
ఆలోచనా పావురాలు రెపరెపలాడుతాయి 


దృశ్యాదృశ్యాలు 
మనస్సు పొరల్లో క్లిక్‌ మంటాయి 


కొందరికి బస్సు నిద్రపాన్ను 
కొందరికి పఠన సమయం 
ఒక్కోదిన పత్రిక పది ముక్కలై 
వరుస వరుసకూ తిరుగుతుంది 


లేనోల్ల లోగిలి 

కలిగినోల్ల వాకిలి 

నడుస్తున్న చల్లని చెట్టు 

ఉరుకుతున్న ఇల్ల 

గంటలకు గంటలు 

మనల్ని కలిపి ఉంచే కరచాలన స్పర్శ 

బస్సు మానవ జీవన యానం 
r: 


పగుంటే కూల్చెటోన్ని కూల్చుకో... కాల్బుకో... 


బంగారం అసోంటి బస్సేమన్నది... 


13-3-2005 * ఆంధ్రభూమి ఆదివారం 
24-7-2005 
మంకమ్మతోట లేబర్‌ అడ్డా 92 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


పొలిగోలిగ 


కరుకుగీరెల ఇనుప శకటాలు 
పంట పొలంలోకి జొరబడ్డాయి 
యంత్రీకరణ కుతంత్రాలు 
ఇంటింటికీ చేరిపోయాయి 


పల్లె విధ్వంసం రైతుకూలీ విధ్వంసం 


www.eTelangana.org 


వచ్చని పల్లె పల్లెకూ వ్యాపిస్తున్న 
ఒక్కో హార్వెస్టర్‌ యంత్రం 
వందల కూలోల్ల పొట్టలు కొట్టింది 
TED కలుపుతీసి కోతకోసే 
తల్లులందరి రెక్కలు కత్తిరించింది 


మక్కలు కందులు వరి పంటలన్నీ 
ఒలుసుడు నూర్చుడు 'త్రెషరొపనే 
పంటనూర్చే ఈ యంత్ర దయ్యం 
కూలీలందరినీ ఊర్చుకు తిన్నది 


కరుడు కట్టిన కులస్వామ్యం 
నెనరు లేని యంత్రాలు 
కొడవండ్లు నాగండ్లను బలిగొన్నవి 


ఇకనుంచి పొలంగట్ల మీద 
జనపదాలు జాలువారపు 
SARAN రాగం రాదు 
అంతా యంత్ర భూతాల రొద 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 95 అన్నవరం దేవేందర్‌ 


ఎకరాలకు ఎకరాలు 

పంటకోసి పంజగొట్టి 

బంతికట్టి గడ్జితీసే పనులన్నీ 
యంత్రాలతో చేయిస్తే 
కునారిల్లుతున్న కూలీలంతా 
రెక్కలు కట్టుకొని ఊరిడిశి పోవుడే 


ఊరికి ప్రొక్లెయిన్‌ వచ్చిన్నాడే 
కూలోల్లు రాలిపోవుడు సురువయ్యింది 


ఎద్దు నాగలి బక్కెవుసం 
బొక్కబోర్లా పడ్డది 
ప్రపంచీకరణ పడగ నుంచి 
రైతుకూలీల బతుకులో 
విషం చిమ్ముతంది 


22-3-2005 * 'ప్రజతంత్ర' ఉగాది ప్రత్యేక సంచిక 2005 
ఎప్రిల్‌ 10-10, 2005 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 96 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.or 


www.eTelangana.org 


మాట్లాడే భాష సాక్షం బంగారం 
యాస మాట రామసక్కదనం 
పలుకుబడి జన జీవనాడి 


అమృతమయం మా అవ్వభాష 
మెరుస్తున్న వజకిరీటం నా యాస బాష 


పుట్టిన పుట్టుక పెరిగిన నేల 


వారసత్వంగా వస్తున్న సంస్కృతి 
జీవన గమనానికి విషయసూచిక 


మట్టిపై మమకారం కొందరికైతే 
వట్టి విరామ పోతులు మరి కొందరు 
శ్రమజీవన నేపథ్యం లేనివానికి 
యాసా సౌందర్యం ఒంట పట్టదు 
వాని కలం నిండా మార్మీకతా కంపు 
మాటల కోటలైతే మరీ ఎక్కువ 


మంకమ్మతోట లేబర్‌ ఆద్దా 99 అన్నవరం దేవేందర్‌ 


అవును పీడితుల భాష 

పీడకుల భాషా వేరు వేరే... 

ఉగ్గు పాలతో నేర్చిన మాటలు 
ఊరితో పెనవేసుకున్న సోపతులు 
పనితనపు చెమట బిందువులు 
మహా మట్టి మనిషికి సంకేతాలు 


25-3-2005 * వార్త, ఆదివారం 
29-5-2005 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 100 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


పట్నంలో పల్లె 


ఊరు సూర్యుడై ఉదయించనిదే 
నగరానికి తెల్లవారదు 

పల్లెనుంచి పిండుకున్న పాలతోనే 
పట్నం చాయ చప్పరిస్తది 

పట్నం జీవనాళల్లో ప్రవహించేదంతా 
పల్లెటూరి శ్రమ పరిమళమే 

పట్నం నాకెప్పుడూ పరాయిదే 


ఆకాశంలో నక్షత్రాలు కన్పించకుండా 
అంతస్తుల మీద అంతస్థుల నిర్మాణాలు 
నేలపై కాలు మోపనివ్వని 

కాంక్రీట్‌ రహదారులు సింమెంట్‌ వాకిల్లు 
ఇక్కడ కురిసిన వర్షం చినుకులు 
భూమిలోకి ఇంకవు 

పచ్చని మొక్కనైనా నాటుదామా అంటే 
ఎక్కడ గింత జాగ దొరకదు 

ఎప్పుడు హైమాస్‌లైట్ల కిరణాలే గానీ 
చల్లని వెన్నెల వెలుగు చూసింది లేదు 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 101 అన్నవరం దేవేందర్‌ 


అక్కడ అందరికీ అందరు తెలిసినా 
ఇక్కడ కడప దాటితే 

ఎవరికెవరు తెలువది 
పక్కవాళ్లనన్నా పలకరిస్తామంటే 
“కుక్క ఉన్నది జాగ్రత్త హెచ్చరిక 


సహజీవనం నుంచి 
దూరమైన నాకు 
పట్నం ప్లాస్టిక్‌ పువ్వు 


రైతుబజార్ల కూరగాయలమ్మే కనకమ్మ 
తెల్లారకముందే పాలు తెచ్చే మల్లయ్య 
లేబర్‌ అడ్డామీద నిలబడ్డ రాజిరెడ్డి 
ఎర్రబస్సుల కనపడ్డ ఎలమంద 


వీళ్ళు కన్సించినప్పుడల్లా 
నిత్యం నేను 
పట్నంలో పల్లెను చూస్ముంట 


2-4-2005 * మన తెలంగాణా (డైమాసిక) 
బులిటెన్‌-2, సెప్టెంబర్‌-2005, 
* దట్స్‌ తెలుగు డాట్‌కామ్‌ 


మంకేమ్మతోట లేబర్‌ అడ్డా 102 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.org 


అవ్వా! ఇబెటు రమ్మంటే 

ఇల్లే నాదంటావే తల్లీ! 
తిన్నింటివాసాలు లెక్కపెట్టి 

మా హైదరాబాద్‌నే చెరబడుతున్నారు 


సదువులు కొలువులు కొల్లగొట్టి 
నీళ్ళుసుత మలుపు కొంటిరి 
మాతాన బతికి 
మాకే ఎసరు పెడుతరు 
తల్లీ మీకు మాకు ఇగ కలువది 
జె 'అలగ్‌' ఉంటం 
మీ అంటు సొంటూ వద్దు 
భాస్వరం మీ సోపతే వద్దు అవ్వా 
నే పోపోః 
యాడినుంచో రెక్కలు కట్టుకొని DT Tg 
నా నేల మీదికి NEY కసురుతలేము గాని 
యాబై ఏండ్లుగా ఇక్కడ ఉండుకుంట అక్కడి 
పాడేది ఎవనిపాట పాటపాదితే ఊకోము 
మా గాలిని పీలుసూ ఒక దేశంగా బతికిన రాజ్యం 
in యస్‌ unt తెర్లు తెర్లయిన వైనం మాట్టాడితే 
మా నీళ్ళు తాగుతూ ud రాజకీయమానే అవ్వా! 
మమ్మల్నే ఎక్రిస్తావు దోఫ్టిడీ ముడి ఇప్పి చెప్పితే 
సై రాజకీయ రాక్షసమా! తల్లీ 
మంకమ్మతోట లేబర్‌ అడ్డా 103 అన్నవరం దేవేందర్‌ మంకమ్మతోట లేజర్‌ అడ్డా 104 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


అవ్వా! ఒక్మనాదన్నా! 

మా మట్టి భాషను ప్రేమించావా 
ఒక్కరోజన్నా 

ఎండిన చెరువు చూసి 

తల్లడిల్లి పోయావా! 

ఒక్క పూటన్నా! 

నెత్తురోడిన మందారపూమోము చూసి 
కన్నీరు కార్చావా 

అసలు ఎప్పుడైనా 

ఈ మట్టిలో పులకరించావానే తల్లీ! 
పుటుక అకృడిది 


(ప్రజతంత్ర వార పత్రిక 17-23 ఎప్రిల్‌ 2005లో 
తురగా జానకిరాణి 'విభిన్న స్వరం' కవితకు స్పందించి) 
25-4-2005 


* ప్రజాతంత్ర వార పత్రిక ఎప్రిల్‌ 24-30, 2005 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 105 అన్నవరం దేవేందర్‌ 


ఇల్లుమారుడు 


ఇల్లు మారుడంత తిప్పల 
ఇంకేముండదేమో 

మనసంతా ఎల్లిపోతున్న బాధ 
తనువు నిలువెల్లా నిండిన దుఃఖం 
ఖాళీ చేసి నర్జుకున్న 

రెండు మూడు రోజులు నిద్రరాదు 
ఇల్లాలి కష్టాలైతే 

చెప్పరాదు రాయరాదు 


మంకమ్మతోట లేబర్‌ ఆడ్డా 106 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


అమర్చిన సామానులన్నీ 
బహుభద్రంగా కొంటపోవుడు 
కొత్త ఇంటినిండా అమర్చుడు 
పిల్లలకు మాకూ 

ఇది దుఃఖం వచ్చేంత పనే 


పిల్లి తన పిల్లలతో 
ఏడిండ్లు ఎట్లా మారుతుందో గానీ 
మాకు మూడిండ్లకే మొసకచ్చింది 


వస్తువులన్నీ దులిపి సర్జుతాంటే 
మరిచిపోయినయి మళ్ళీ పలకరిస్తాయి 
పోయిందను కున్న పుస్తకం 

తాళం చేతిల గొలుసు పాత ఫోటో 
అన్నీ దొరికి ఆనందం కల్గిస్తాయి 
పాత వాటి జోలికి పోయామా! 
దుమ్ము ధూళి బూజు నిండిపోయి 
ఒక్కటే దగ్గులు తుమ్ములు 


ముక్కు పొంట కారుడు 


ఖాళీ చేస్తున్నామంటే 
చుట్టూత స్నేహలను వీడుతున్నామా 
ఆప్యాయతలను తెంచుకుంటున్నామా 
అప్పుడప్పుడు వచ్చి పొండ్రంటూ 
ఆహ్వానాలు అప్పుడే అందుకుంటాము 
మంకమ్మతోట లేబర్‌ అడ్డా 107 అన్నవరం దేవేందర్‌ 


మొగోల్లం ఎంత కంతే 

గంభీరంగానే పలకరించు కుంటాం 
ఆడ nga వదినమ్మా వదినమ్మ అని 
సాన్నిహిత్యం ఒలకబోసుకుంట్లారు 
పిల్లలు కూడా వాల్ల (ఫ్రెండ్స్‌తో 

విడి పొతున్నామన్న దీన ముఖం 


వాడనిండా 

అందరం మాట్లాడుకోకున్నా 
కనులతోనైనా కరచాలనం చేసుకునేవాల్లం 
ఊరినుంచి నగరం మారడం 

నగరంలో వాడ మారడం 

తలుపు సందుల చెయ్యి ఇరుకడం 


29-4-2005 * 'నేటినిజం' దినపత్రిక 
24-7-05 


మంకమ్మతోట లేబర్‌ em 108 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.org 


అగిర్త 


తెల్లారంగానే కిచకిచలాడే 

ఊర పిశ్ళలు యాడికి పోయినయే! 
అవ్వి సుత నీళ్ళు లేక 

ఊరీడిశి ఎల్లి పోయినయా 


మ్యాకలు గొర్లను మేపుదామంటే 
గర్మపోస లేదు నీళ్ళతావు లేదు 
అడ్జికి పావుశేరు అమ్ముకుంటే 


దుక్కం రావట్టిందిర బిడ్డా 


గోదలకు మ్యాతేది నాయనా 
ఎంత అవుగోలిచ్చినా 

బక్కెడ్లు బతికే దినం గాదు 
అంగట్ల కోతకెట్లా కొట్టాలె తండ్రీ! 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 109 అన్నవరం దేవేందర్‌ 


మనిషంటే ఉన్న కాడికి పోతడు 
ల్యాగలు దుడ్జెలు నోల్లు 39 

కోడి పిల్లల మెడలు యాలాడినయి 
కుక్క కూనలకన్నా నీళ్ళు లేవు 


కాకులు కొంగల జాడ పత్త లేదు 
పావురాల పలుకులు లేవు 
ఎండిన ఊర్లల్ల 

గబ్బిలాలన్న కన్పిస్తలేవు 


చెర్లు కుంటలు నెర్రెలు పడి 

బాయిలు బోర్లు బొత్తిలకు పోయినయి 
సుక్కనీళ్ళ లేని పల్లెలల్ల 

బతుకులు ఎట్లా ఎల్లుతన్నయో ఎరికేనా సారూ 


సుర్క్‌ సర్క్‌ మనే శక 


ఒక్కటే అగిర్త... మంటలు పోట్లు 
భూమికి మనుషులకు 


25-5-2005 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 110 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


అక్కడ మూడో పంటకు నీళ్లిస్తా 
ఇక్కడ మూడు కాలాలకు 
కన్నీళ్ళు పారిస్తా 
మళ్ళీ చెప్పుతున్నా 
చింతన అంతా పులిచింతనే 

| కలవరింతా పోలవరమే 


| నేలంతా 

సస్యశ్యామలం చేస్తామన్నాం 
షరతుల్లేని చర్చలన్నాం 

| ఉచితాసుచిత విద్యుత్‌ అన్నాం 
| రైతు రాజ్యం... రైతురాజ్యం 


అంటం 
అయితే ఏంటంట అం E pe 
: రాజదండం చేతికొచ్చేదాక 
అవును ఇప్పుడు | ఎన్నోఅంటిమి ఎన్నోమాట్లాడితిమి 
చింతన అంతా పులిచింతనే అయితే ఏంటంట 
పోలవరం పలవరింతనే 
ఏద్బేవాల్లు ఏడ్వనీ! 
షం మనో వ్యరిరేకించనీ... 3-7-2005 * ఆంధ్రప్రభ, r= 
అయితే ఏటంట 


మంకమ్మతోట లేబర్‌ అద్దా 111 అన్నవరం దేవేందర్‌ | మంకమ్మతోట లేబర్‌ ep 112 అన్నవరం దేవేందర్‌ 


f www.eTelangana.org 


రుమాలు 


తల రుమాలు ఇప్పుడొక 
తడారిన జ్ఞాపకం 

ఒకప్పడది శిరసెత్తిన పతాకం 
తల వంచని విశ్వాసం 

పల్లె తనపు గాంభీర్యం 

మనిషి మనిషి కది తలమానికం 


నెత్తిన రుమాలు సుట్టుకొని 

ఎర్రటి ఎండల ఎంత తిరిగినా 

ముచ్చిల గుంటల చల్లన 

శీతాకాలం రాత్రుల్లో ఎంత సంచరించినా 
చెవుల కింత వెచ్చన 

ముసురు వానల నడిచినా 

నెత్తి తడువది వణుకు పుట్టది 


తెల్లరుమాల్‌ నల్ల రుమాల్‌ 

అంచు రుమాల్‌ ఎర్ర రుమాల్‌ 
ఏ అయిదు మూరల బట్టనైనా 
నెత్తిన చుట్టుకుంటెనే సాంత్వన 


రుమాలు మడతలలో 
పొగాకు సుట్ట చెక్కుకొని దాసుకోవచ్చు 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 113 అన్నవరం దేవేందర్‌ 


కాల్రైక్కలు మొకం కడుక్కున్నప్పుడైతే 
అదొక తువ్వాల 


అలిసిపోయిన శరీరం 
ఓ చెట్టు కింద సేద తీరితే 
అది నెత్తి కింద మెత్త 


శిలక్కొయ్యను చూస్తేనే తెలుస్తది 
తాత ఇంట్లున్నడా లేడా అనేది 


చెరువు కట్టన వూడుగు చెట్లకు 
ఆరేసిన రుమాలును చూస్తిమా 
తాత తెల్ల మీసాలకెల్లి 

ముసి ముసి నవ్వు గుర్తుకస్తది 


బోడ నెత్తితో కనపడితే ఉతోడే 
రుమాలు పేల్క సుట్టుకుంటెనే మనిషంటరు 


కాళ్ళకు కిర్రు చెప్పులు 
భుజం మీద తెల్ల కండువా 
నెత్తికి రుమాలు 

జాతి సహజాతాలు 


5-7-2005 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 114 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.org 


అది ఇసప్పురుగు 
రెండు కోరల పాము 
రెండు తల కామల పాము 


సూస్తన్నపు గదా! 

ఎంత పొడుగు కూసం 

ఎంతెంత మోసం 

ఓ నాలిక ఏకాభ్రిపాయం 

ఇంకోనాలిక రెండో ఎస్సార్సీ 

| లేదా అంతా ఆమిష్టం 

| ఎన్ని మెలికలు ఎన్ని మలుకలు 
ఎన్నెన్ని మెలుగులు 


తానా 


1 చరిత్ర కమ్మలు మర్లేస్తిమా 
| కమ్మ కమ్మలో 
కమ్ముకున్న ధగా కన్పిస్తది 


బల్సిన STÉ బక్కెద్దుకు 
పొత్తుపొసగదని 

పాము సోపతి పడగ నీడ ఫజల్‌ అలీ ఫైస్లా చేసినా 
ఎన్నొడ్డులు ఇంకెన్నొద్దులు ఇత్తేసి పొత్తు టర 
పాము ఎన్నటికైనా పామే ఈ పాముల సంతతే 


పాముసోపతి 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 115 అన్నవరం దేవేందర్‌ Í మంకమ్మతోట లేబర్‌ ఆడ్డా 116 అన్నవరం దేవేందర్‌ 


| www.eTelangana.org 


నీట్మంగ దోసుక తినుడు 

నాటకం తో నీళ్ళు మలుపుకునుడు 
ఉషారుగ కొలువులు కమాయించుకునుడు 
సహించక కన్నెర్ర చేసిన కాలం 


గోబ్యాక్‌ గోబ్యాక్‌ గోంగూర పచ్చడి 

రణ నినాదంతో నినదించి నినదించి 
మూడు నూర్ల పోరలు అమరత్వం పొందగ 
పొన్ను కర్ర చెన్నా పొక్క పొడన లేదా 


పాము ఎన్నటికైనా పామే 
పాము సోపతి పడగ నీడే 
చరిత్ర కమ్మలు మర్లేసి సూడు 
కమ్మ కమ్మలో 
కమ్ముకున్నధగా కన్పిస్తది 


24-7-2005 
ఆదివారం ముసురుపడంగ 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 117 అన్నవరం దేవేందర్‌ 


అక్షరం 


పదం పాలు తాగింది 
అక్షరం సాన పట్టుకున్నది 


వాక్యం నుంచి పదాన్ని 
వేరుచేస్తే 


పదం పామై కదం తొక్కుతది 


బిందీ చేస్తే 
అక్షరం అగ్గిపిడుగైతది 


అక్షరాలు పదాలై వాక్యాలు వాక్యాలుగా 
ఊరూ అడవీ కలె తిరిగినయ్‌ 


పాటలకు చెవులు మూసుడు 
బాటలకు ఎనుగు నాటుడు 


ఇగ కలువని ముచ్చెట 
ఇదంతా చేతులతో 
గాలిని 

దొరకపట్టినట్లే 


4-9-2005 


మంకమ్మతోట లేబర్‌ er 118 అన్నవరం దేవేందర్‌ 
www.eTelangana.or 


అయ్య 


పచ్చ పచ్చగా చిగురించేందుకు 
పందిరి 


లాంటి ఆలంబన 


అంబాడి అంబాడి బుచ్చిబుచ్చిగా 
అడుగులేస్తున్నప్పుడు 
చెయ్యి చాపిన చూపు తొలి సోపానం 


చేతికిచ్చిన పలకా బలపం 
దిద్దిచ్చిన అఆ ఇఈ లు 
జీవితాన్ని సజీవంగా నిలుపుతున్నాయి 


నాయిన భుజం మీద కూర్చున్న నాడే 
అందరి కంటే ఎత్తు పెరిగిన అనుభూతి 
కొత్త లోకం లోకి తొంగి చూసేందకు 
చూపుడు వేలి స్పర్శ 


మంచిని వస్త్రగాలంతో ఎంచుకుని 
పది మందితో పంచుకునుడు 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 119 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.org 


మాట్లాడుడైనా కొట్లాడుడైనా 
మనసిచ్చుడైనా ఎదిరించుడైనా 
అన్నీ అయ్య బుద్దులే 


బూరుగు మొద్దుతో ఈత నేర్చంగ 
మొస మర్రక మింగిన నీళ్ళు 
సైకిల్‌ కైంచి నేర్చినప్పుడు 
పలిగిన మోకాలి శిప్ప 


సాఫల్య వైఫల్యాలన్ని 
నిత్యజీవన సమరంలో ప్రతిఫలిస్తున్నాయి. 


నాన్న గురువే కాదు 
అమ్మ కూడా 

నాన్న ఒక స్నేహితుడు 
నాన్న నికసించిన నవ్వు 
విరబూసిన పువ్వు 


1-10-2005 


మంకమ్మతోట లేబర్‌ అడ్డా 121 అన్నవరం దేవేందర్‌ 


తెలంగాణా పల్లె కన్నీళ్ళ కోనేరు 


అన్నవరం దేవేందర్‌ ఇప్పటికే రెండు కవితా సంపుటులు ప్రచురించాడు. అవి తొవ్వ 
నడక, ఆయన ఈ మద్య 'సందుగ అనే కవిత రాశాడు. సందుగ అంటే పెట్టె. పూర్వం ఇళ్ళల్లో 
బీరువాలు లేవు. ఆలమారాలు లేవు. అప్పుడు వున్నవి సందుగలే. సందుగ లోనే సర్వస్వం 
వుండేవి. అలాంటి సందుగ తాళం అనుం శెడి పోయిందని దేవేందర్‌ అంటున్నాడు. దేవేందర్‌ 
బాల్యం కళ్ళెలో దాచుకున్న కమ్మని పాలగోకు. అతని బాల్యం తంపిలో కాల్చుకున్న ల్యాత చుక్క 
కంకి, కొత్త కొండ తీర్థంలో తిన్న శిల్మల పేరు. అతని కవిత్వం నిండా తెలంగాణా జీవితం, 
తెలంగాణా బాష ప్రవహిస్తుంది. గాయమై స్రవిస్తున్న తెలంగాణా భాష ప్రవహిస్తుంది. తెలంగాణా 
పల్లె బతుకులకు కవిత్వ లేపనం రాస్తున్న కవి దేవేందర్‌. కరీంనగర్‌లో లేబర్‌ అడ్డా వుంటుంది. 
ఒక్క కరీంనగర్‌లోనే కాదు బహుశా ప్రతి పట్టణంలో అలాంటి అడ్డా వుండవచ్చు. దేవేందర్‌ 
చూసింది కరీంనగర్‌ లేబర్‌ అడ్డా. దాన్నే 'మంకమ్మతోట లేబర్‌ అడ్డాగా కవిత్వీకరించాడు. 
నిలువెత్తు మనిషి అడ్డాలో ఎలా వుంటాడు. దేవేందర్‌ మాటల్లో, 

పల్లె పొలిమేరలు దాటి 

అడ్డమీద సరుకుగా మారిని సందర్భం 

అంగడిలో గొడ్డు గోదా అమ్ముడుపోయినట్లు 

నిలువెత్తు మనిషి 

తనకు తానే అమ్ముకుంటున్న దృశ్యం 

లేబర్‌ అడ్డా మీది మనుషులు ఎలా వుంటారు. బక్క చిక్కిన దేహాలు, లొట్టటోయిన 
కండ్లు, గోస గోస మాటలు, గోవుల్లాంటి చూపులు: పనికి ఎవరు పిలుస్తరా అని వాళ్లు 
ఎదురుచూస్తూ వుంటారు. వాళ్ళందరి చేతిలో ఏముంటాయ్‌? 

సున్నం వేసే కుంచెలు 

తట్ట పార, గడ్డపారలతో 

పల్లె తరుముతె 

పక్షులన్నీ అడ్దా-మీద వాలాయ్‌ 

మంకమ్మతోట లేబర్‌ అడ్డా 122 అన్నవరం దేవేందర్‌ 


www.eTelangana.or 


చేయి సంచిల సద్దిగిన్నె 

aa) మీద తువ్వాల 

ఇంకో చేతిల అతారెలు 

ఎవలు పిలుస్తరా అని ఎదిరి చూపులు 

తెలంగాణా భాషను ఉపయోగిస్తున్న కవులు ఆరుదు. ఇప్పుడు తెలంగాణా భాషలో 
కవిత్వం రాయడానికి కవులు ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణా భాషలోని పదజాలాన్ని ఆలవోకగా 
వాడుకున్న కవి దేవేందర్‌. ఆయన కవిత్వంలో ఆ పదజాలాన్ని ఉపయోగించినట్లు అన్ఫించదు. 
అవి ఆ కవితలో అలవోకగా చేరిపోతాయి. దేవేందర్‌ పల్లె జీవితాన్ని దగ్గరగా చూసినవాడు 
కనుక అతని కవిత్వంలో తెలంగాణా పదజాలం ఇమిడిపోతుంది. అతని ఏ కవిత చూసినా ఆ 


విషయం స్పష్టమవుతుంది. చేయు సంచిల సద్దిగిన్నె ఇంకో చేతిల అతారెలు' అంటే పనిముట్లు 


అవి ఎంత అలవోకగా పడ్దాయి. ఆ కవిత ఇంకా ఇలా కొనసాగుతుంది. 

నున్నగా తారురొడ్డు పరిచి 

కలల కూడా డైవింగ్‌ చేయని వాళ్ళు 

ఫోన్‌ లైన్ల కోసం కందకాలు తవ్వీ తవ్వీ 

'హలో' అని పలకని వాళ్ళు 

పాలరాళ్ళతో భవనాలెన్నో కట్టి 

పూరి గుడిసెల్లోనే జీవించే వాళ్ళు 

మరి వాళ్లందరూ ఎక్కడినుంచి వచ్చారు. 

ఉస్నాద, ఎములాడ, సిర్సిల్ల 

చినుకుల కురవని పల్లెలు ఎల్లగొడితే 

అడ్డమీద కూలీలైరి 

వాళ్ళందరూ హుస్నాబాద్‌, వేములవాడ, సిరిసిల్ల వూర్ల నుంచి అడ్డ మీదికి వచ్చి 
కూలీలైనారు. చినుకులు కురవని పల్లెలు ఎల్లగొడితే వచ్చినారు. దేవేందర్‌ ఏ కవిత తీసుకున్నా 
భాషని అరువు తెచ్చుకున్నట్టుగా కన్పించదు. అందులో ఇమిడి వుంటుంది. అదే దేవేందర్‌ 
కవిత్వంలోని ప్రత్యేకత ఇదొక్కటే కాదు, అతని కవిత్వం సూటిగా స్పష్టంగా వుంటుంది. 
Modi అన్న కవితలో ఇలా అంటారు. 


123 


ఊర చెర్ల ఈతగొట్టంగ 

పురుసాలకు జనిగె బట్టినట్లు 

పుక్యానికి కరెంటని ఏతులు కొట్టిరి 

అక్రమ కనెక్షన్లని ఇపుడు బొండిగ పట్టిరి! 

చెరువులో ఈత కొట్టంగ పురుసాలకు జనిగె బట్టినట్లు పల్లె జీవితం తెలిసిన కవి 
మాత్రమే ఈ మాటలు చెప్పగలదు. అతనికి అండ్ల దుర్గం ఇండ్ల దుర్గం మత్స రిచ్చుడు సప్పరిచ్చుడు 
రాదు. అంతా నిక్కచ్చి ముచ్చటే. అతని కవిత్వమంతా ఇంతే, 

తెలంగాణా పల్లెలో నిర్భంధం, ఎన్‌కౌంటర్లు, మరోవైపు ఆకలి చావులు పాతాళంలోకి 
ఇంకిపోయిన నీళ్ళు, గుంజుకుపోయిన రైతుల Ehen, పచ్చని ఆకుల్లోని పత్రహరితాన్ని ఆరగిస్తున్న 
బహుళజాతి కంపెనీలు ఈ విచ్చిన్నమవుతున్న తెలంగాణా పల్లె దేవేందర్‌ కవిత్వానికి బిందువు. 
ఈ పల్లె ఎలా ఉందో దేవేందర్‌ మాటల్లో చూద్దాం. 

'కను కొనల నుంచి రాలుతున్న సముద్రం 


ఉడుకుతున్న నెత్తుటి సంగీతం 


రివ్వుమంటున్న బుల్లెట్ల వాన 
ఊగుతున్న ఉరితాళ్ళ చప్పుడు 
బక్క చిక్కిన బతుకుల్లో ఆత్మహత్యల సన్నివేశాలు' 
తెలంగాణ పల్లె కన్నీళ్ళు కోనేరన్న వాస్తవాన్ని కవిక్వీకరించాడు అన్నవరం. అతని 
పల్లె రెక్కలు తెగిపడ్డ గువ్వ కచ్రం బండి కమ్ముకూలిన నేపథ్యం అతని ఊరు. ఇంకా అతని 
ఊరు ఇరిగిపోయిన పెంటపొనుక, తూట్లు పడ్డ వడ్ల బోరెం. కూలిపోయిన పిడికెల కుచ్చె, 
చెదలు పట్టిన పాతగుమ్మి. పగిలిపోయిన కూరాటి కుండ. అలాంటి వాతావరణంలో వున్న 
అన్నవరం దేవేందర్‌ ధిక్కరించిన స్వరం. రహస్య అలజడి, పగులుబారిన జైలుగోడ. vA 
ఆంధ్రభూమి సాహితి, 'గుండె తడి' das, 
29 నవంబర్‌, 2004. 
124 


www.eTelangana.org 


MEA నననయిుు. 


అన్నవరం దేవేందర్‌ 


లా, 


పుస్తకాలు: 
2001 'తొవ్వ' కవితా సంకలనం 


2002 'మరోకోణం' సామాజిక వ్యాసాలు 


2003 SES కవితా సంకలనం 


2003 నవంబర్‌ 9న తెలంగాణా రయతల వేదిక ఆదిలాబాద్‌ జిల్లా 
మహా సభల్లో 'నడక' ఆవిష్మరిస్తున్న డా। నలిమెల భాస్ట్‌, 
| వేదికపై ముదిగంటి సుజాతారెడ్డి అన్నవరం, వసంతరావు దేశ్‌పాండే దా; సామల సదాశివ 


| ~ 


2001 మహాత్మా జ్యోతిభా ఫూలే ఫెలోషిప్‌ | 


2005 'మంకమ్మ తోట లేబర్‌ అడ్డా' కవితా సంకలనం 


పురస్మారాలు: 


2004 అన్నమయ్య కల్చరర్‌ అకాడమీ ఉగాది పురస్మారం | 


2004 రంజని - కుందుర్తి ఉత్తమ కవితా పురస్కారం / 


| i 
| 2004 నవంబర్‌లో హైద్రబాద్‌ త్యాగరాజ గానసభో రంజని-కందర్తి ప్రరస్మారం ప్రదానం చేస్తన్న 
f కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్‌ గ్రీత కె. శివారెడ్డి 
| వేదికపై తెలుగు విశ్వ విద్యాలయం ఫ్రొఫెసర్‌ మృణాళిని. 
125 | = 


\ www.eTelangana.or 
| \ 


“మంకమ్మతోట లేబర్‌ అడ్డా కు 
చెయ్యందించిన దోస్తులు 
బస్వరాజు లక్ష్మీ-శంకర్‌, 
కల్బన-సంపత్‌ లకు కృతజ్ఞతలు... 


_9క్షళిరం భేలౌళడ్‌ 


127 


www.eTelangana.org 


